శ్రీః 


శ్రీవాదిరాజతీర్లవిరచితః 
థ్‌ 


శీహయ గ్రీవదబ్దకః 


తెనుగుటీక : దా॥ ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రి 


మై! 


(ప్రకాశకురాలు 


శ్రీమతి రావి కృష్ణకుమారి 


404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 528 155. 


2 
శ్రీః 


శ్రీవాదిరాజతీర్థవిరచితః 
శ్రీహయగ్రీవదణ్ణకః 
తెనుగుటీక : డా॥ ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రి 


ప్రతులు : 500 
(పథమముదణ : దీపావళి 2019 
పుటలు : 16 

వెల : అమూల్యం 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
404, Janjanam Complex, 
Opp. I-Town Police Station, 
CHIRALA - 523 157. Cell: 94401 15411 


| స Printed at : 
P. PARVATHI KARSHAK ART PRINTERS 
Cell : 7416586775. Hyderabad. 


శ్రీః 
శ్రీవాదిరాజతీర్లవిరచితః 
థ్‌ 


శీహయ గ్రీవదబ్దకః 


జయజయ తురంగాస్య!, నస్తో ముఖాన్నిస్సృతానన్తవేదాదివిద్యాప్రబోధీ - 
కృతామ్ళోజసమూత! హేషారవోన్నిర్దితాశేషదైతేయ!, లక్ష్య్యా౭_ మృతేనానిశం సిచ్యమానాబ్ల!, 
రాకేన్దుకోటి ప్రతీకా శదేహ ప్రభాభాసితాబ్దాతగర్భాజ్ఞబా హ్యాన్తరాన మ్రధా ్రీశరు ద్రేన్థముఖ్యామర- 
వ్రాతకోటీరమాణిక్యకాన్తిచ్చటారజ్ఞితాట్రే, శరచ్చన్ల! హృన్మన్దిరధ్వాన్తరాశేః, 1 


ప్రపన్నామరానోకహస్వం పురా దేవ! నారాయణాఖ్యేన రూపేణ లోకం స్వగర్భే 
నిధాయ; శ్రియో బాహుయుగ్మాన్తరే సంస్థితస్సన్‌, సిసృక్షుస్వమాదౌ విధాతారమాసృజ్య, 
తత్సత్రయాగే హయగ్రీవరూపం సమాస్థాయ; దైత్యాధమం లోకశత్రుం మధుం కైటభాఖ్యజ్బ 
చక్రేణ హత్వా, పునర్లోకసంరక్షణార్థం రుషాద్యావతారైర్మహాదైత్యసజ్ఞాన్‌ వినిర్మథ్య, లోకాన్‌ 
సదా పాసి; భో దేవ! యస్వాం మనుష్యోత్తమో దుగ్ధపాథోధిమధ్యస్థసుశ్వేతనామోల్లసద్ద్వీపమధ్యే 
సుసన్తానవృక్షావలీవేష్టితే సన్మణిస్తమృయుక్తే మహామణ్జపే తత్ర పజ్మేరుహే కర్ణికాయాం 
సుధాసూతిబిమ్చే మహాయోగపీఠే నిషణ్ఞమ్‌, 2 


నమద్దేవతామౌలిమన్గ్దారమాలాస్రవన్మాకరన్ద ద్రవక్షాళితే నాజ్ముశచ్చత్రపాఠీన - 
వజ్రామ్చుజాతోర్థ్వరే ఖాజ్కితే నా జ్రియుగ్మేన సంరాజితం; శ్వేతకూర్మాభగుల్భం, 
లసజ్ఞానుయుగ్మం, దిశాదన్తిశుణ్లోప మోరుద్వయం, దుగ్ధసిన్వన్తరీపోప వేనాచ్చ - 
కౌశేయవస్తాభిరామేణ భాస్వన్నితమ్చేన యుక్తం, వియద్వాహినీవర్తులావర్తగమ్బీర - 
నాభీనరస్తీరస జ్ఞాతరోమావళీమణ్జితేనోదరేణాజ్చితం, శ్రీనివాసాయితోరఃన్థలం, 
శేషభోగాభహ స్తైశ్చతుర్భిస్సదా శబ్ధముక్తాక్షమాలాలసత్పుస్తకోద్చోధయుక్తారవిన్దాని సమ్యక్‌ 
దధానం, రణద్భృబ్గసంనక్తన ంవుల్లమన్దారమాలావలీలగ్నస తృణ్ణ శోభాభిరామం, 
శశాజ్కాంశుస జ్మృాశసత్మేసరవ్రాతకేశావలీమణ్జితం, దన్తకాన్తిచ్చటాభాసితా శావకాశం, 
దలత్పద్మపత్రాయతాక్షం, స్ఫురద్దక్షిణావర్త శజ్ధప్రతీకాశకర్ణం, లసన్మస్తకం, దివ్యముక్తా- 
మయోదారకోటీరకేయూరహారావలీమేఖలాద్యాఖిలైర్‌ భూషకైర్‌ భూషితం, చన్దనాచర్చితా- 


4 శ్రీవాదిరాజతీర్ణవిరచితః 


శేషగాత్రం, సదా మూర్తిమద్వేదశా స్తేతిహాసాది విద్యావలీ సేవితం, శ్రీసతీచబ్బులాపాబ్ల- 
నీరాజితం, బ్రహ్మరుద్రాదివన్ల్యం, మనఃపజ్బజే చిన్తయన్‌, 8 


దేవ! బాహ్యే హరిద్దోమయాలిప్తకే రజ్గవల్లీసుశోభాజ్బితే స్థణ్జిలే శ్వేతకౌశేయ- 
వస్త్రావృతే మాలతీమల్లికాది ప్రసూనావలీ మణ్జితే చక్రపద్మాదిసన్మణ్ణలో పే తపీఠే యథా యాజ్ఞికా 
బాహ్యవహ్నా నిజాన్తఃస్థమగ్నిం సమాకృష్య మంత్రాక్షతైః స్థాపయిత్వా౭ ర్చయన్తి వ 
తద్వదృహిర్యోగమార్గేణ హృత్పద్మమధ్యస్థమీశం స్వవిమ్చే ప్రతిష్టాష , నిత్యం త్వదష్టాక్షరే- 
ణోక్తమార్గేణ సంపూజయన్‌ వర్తతే, దేవ, 4 


యద్వా, సువర్దాదిసిల్లోహపాత్రేషు వా భూర్ణపట్రేషు వా పట్టవగస్తేషు వా 
వహ్షిపూర్చాణది గ్రాజదన్లారకేషు క్రమాదేకవర్ణం త్వదీయం లిఫీత్వా౭ థ పజ్బూక్షరం గారుడం 
చాష్ట్రవర్ణం స్వరానుష్టుభం సమ్యగాలిఖ్య తద్వత్‌ బహిర్చీజమార్లేష్వసజ్లాక్షరైః కాదిసానైైః 
క్రమాద్వేష్టయిత్వా, తతో వ్యోమయుగ్మం ధరామబ్దలే దిక్పతీనాం చ బీజాని సంలిఖ్య, 
త్వద్బిమ్బవత్‌ గన్ఫపుష్పోపహారాదిఖిర్‌ భక్తిభావేన సంపూజ్య సన్మన్రసిద్దో భవేత్‌, తస్య వరకే 
స్థిరా శారదా, తస్య గేహే ధ్రువా శ్రీః స్వయం తస్య దాసా నృపాలాదయస్‌, తస్య భక్తిర్భవేత్‌ 
శాశ్వతీ, తస్య విద్యాః స్ఫురన్వ[శ్రుత ప్రజ్ఞయా, తస్య పుత్రాదివృద్ధిర్భవేత్‌, తస్య వాళ్ళా లభన్తేఐ_ 
ఖిలాః దేవ, ర్‌ 


యద్వా, మనోర్జజ్బపూకో భ్రువోరన్తరే త్వాం సమస్తాగమానుద్దిరన్తం సమాచింత్య, 
తతైవ దీర్జాన్వితం బిన్గుయుక్తం చతుర్జోష్మరూపం మనుం సాన్వితం సమ్యగుచ్చార్య సాయం 
ముఖే ముక్తనామాసనే సంనివేశ్యానిలం చేళయా పూరయన్‌ కేవలే కుమృకే సంస్థితస్సన్‌, 
తతోర్థ్వీకృతేన స్వజిహ్వాగ్రభాగేన రంధ్రం నిరుధ్యోద్గతం సోమనీరం పిబేత్‌ ప్రత్యహం, తస్య 
గీర్వాణవాణీ వశా తస్య పాతళ్టులం స్యాత్‌ జలం, తస్య భాట్టం ఘరట్టోత్ధపిష్టోపమం, 
తస్య తర్మస్తు పాణిస్థకర్మన్థుకా, తస్య వైయాసకీ గీర్మరున్మోచికా, సైష వాదేషు పజ్బాననో, 
దేవ! యో వా ఘృతం బ్రాహ్మికాపాచితం వా౭ థవా కబ్లులీబీజజాలాని వాచా. భిమన్య్య 
త్వదీయేన మన్రేణ నిత్యం పిబేత్‌ ఖాదయేత్‌, తస్య వరే కవిత్వం సుధాసంమితం సంభవేత్‌, 
తస్య బుద్ధిః బహుగ్రన్థసన్ధారిణీ స్యాత్‌, 6 

ప్రభో! దేవ! యత్తే పదామ్ఫోజశౌచోదకం శూలపాణేశ్ళ్శిరోభూషణం, యస్య 
నాభ్యుద్భవో లోకనిర్మాణకృత్‌ పద్మభూర్‌, యస్య పౌత్రో హరః సర్వసంహారకృత్‌, యస్య 
నిఃశ్వాసరూపాస్సమస్తాగమాః, యస్య పత్నీకటాక్షస్య లేశో విధీశేస్రముఖ్యామరస్థానదో, యస్య 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 5 


తల్పం సశైలాటవీసిన్గువిశ్వమృరాధారకశ్ళేషభో గీశ్వరో, యస్య వాహోత్తమస్సర్వవేదాభిమానీ 
ఖగాధీశ్వరో, యస్య వక్రాగ్నిమధ్యే సురారాతిసజ్ఞాః పతజ్లా బభూవుః, స్వయం యస్య 
దివ్యాహ్వయో భక్తిభాజాం నృణాం తీరకోట్యుత్సపుణ్యాధికో, యస్య విజ్ఞానభక్త్యాఖ్యసత్‌- 
ద్రవ్యసమాదకానాం భవేదక్షయానన్దభోగః, ప్రభో, 7 


దేవ! తం త్వామహం సచ్చిదానన్గమూర్తిం, జగజ్జన్మసంరక్షణజ్ఞానసం హార - 
బన్ఫాది హేతుం, నిరస్తాధికం, నిస్సమం, సద్గుణామ్మోనిధిం, నిత్యముక్తం, నిజానన్షతృప్తం, 
విభుం, నిర్ణతాశేషదోషం, నిరీశం, స్వరోమావలీకూపసంస్థాబ్దగర్భాణణకోటి వ్రజం, 
ముక్తవాగీశభోగీ శపక్షీశదే వే శకన్దర్పసూర్యాది ముఖ్యామరై స్సేవితం శ్రీకరామ్శోజరత్నోర్మికా- 
దీధి తిస్తోమశోణీ కృతాజ్రిద్వయం, భోక్తలోకార్డి తానే కజన్మావుశుష్కాటవీపావకం, 
సర్వవేదైకవేద్యం, సర్వదేవైకవన్స్వం, మహాయోగిహృన్మణ్దపం, సన్తతానన్తభోగాసనం, దేవదేవం 
ప్రణమ్య, ప్రభో! ప్రార్థయే, 8 


సాధునిన్దా౭_ ౬ త్మృశంసా౬ (శ్రుత గన్గవే తృత్వదుఃశాస్త్రవే తృ త్వదుష్టాన్నభోకృత్వ 
దుష్టాత్మసేవాద్యనన్తాపరాధాలయం, నిత్యకర్మాద్యనుష్టానదూరం , దురాచారిణం, జ్ఞానహీనం, 
సదా క్రోధలోభాద్యమిత్రాన్వితం, స్వోత్రమాచార్యసేవానభిజ్ఞం, కృతఘ్నం, నృశంసం, 
మహాఘౌఘసిన్నా నిమగ్నం కృపామ్మోనిధే! పాహి! నిశ్చబ్బులాం తే పదామ్భోజయుగ్నే చ 
భక్తిం ప్రభో! దేహి! సుజ్ఞానవన్తం కురుష్వాశు, 9 


యత్తే మనోజ్ఞం లసత్‌పుణ్ణరీకాయతాక్షం, ప్రసన్నాననం, చారుమన్షస్మితం, 
శోభనాబ్గం, శశాబ్మప్రభం, దివ్యసద్గన్ధభూషామృరాలంకృతం, శ్రీసఖం, సచ్చిదానన్గరూపం 
సదా౭ స్మన్మనఃపజ్మజాతే స్థిరం స్థాపయానన్తశక్తే!, 10 

జయ! వాజివక్ర! ప్రభో! జయ! సిన్ఫకన్యాపతే! జయ! దేవచూడామణే! 
జయానన్తమూర్తే! జయానన్దసిన్లో! జయాగాధబోధ! ప్రభో! శ్రీరమానాథ! లోకైకనాథా- 
ప్రమేయాచ్యుతానన్త! గోవిన్ద! తుభ్యం నమస్తే నమస్తే నమస్తే నమః. పాహి మాం పాహి!,11 


శా ద 


శ్రీః 
శ్రీవాదిరాజతీర్లవిరచితః 
థ్‌ 


శీహయ గ్రీవదబ్దకః 


ee క్త 
భా? చా 


జయజయ తురంగాస్య! = హయగ్రీవా! వర్ధిల్లుము. వర్ధిల్లుము. నస్తః ముఖాత్‌ 
= ముక్కు మరియు నోటినుండి, నిసృత = వెలువడిన, అనన్త = అంతులేని, వేదాదివిద్యా 
= వేదములు మొదలుగాకల విద్యలచే, ప్రబోధీకృత+= జ్ఞానవంతునిగా చేయబడిన, 
అమ్మోజసమూత! = బ్రహ్మదేవుడు కలవాడా!, హేషారవోన్నిర్దితాశేషదైతేయ! = 
సకిలింపుధ్వనితోనే సమస్త దైత్యులను పారద్రోలిన వాడా!, లక్ష్యా+= లక్ష్మీదేవిచేత, 
అమృతేన += అమృతముతో, అనిశమ్‌ = ఎల్లప్పుడు, సిచ్యమానాంగ! = తడుపబడుచున్న 
దేహము కలవాడా!, రాకేన్టుకోటి = కోటిమంది పూర్ణిమా చన్లులతో, ప్రతీకాశ = సమానమైన, 
దేహ(ప్రభా = శరీరకాంతితో, భాసిత+ = ప్రకాశింపజేయబడిన, అబ్బాతగర్భాణ్ల = 
బ్రహ్మాండము యొక్క బాహ్యాన్తర! = వెలుపలి, మరియు లోపలి ప్రదేశములు కలిగినవాడా!, 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 7 


ఆనమ = (భక్తితో) వంగి నటువంటి, ధాత్రీశరుద్రేన్ట = బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు, 
ఇన్సుడు, ముఖ్య+ = మొదలుగాకల, అమర॥(వాత = దేవసమూహము యొక్క, 
కోటీరమాణిక్యకాన్తిచ్చటా = కిరీటములలోని మణుల యొక్క కాన్ని సముదాయముచేత, 
రంజితాం[(ఘే! = అలంకరించబడిన పాదములు కలవాడా!, హృన్మందిరధ్వాన్తరాశేః = 
హృదయము అనెడు మందిరములోగల (అజ్ఞానము అనెడి) చీకటి సముదాయమునకు, 
శరచ్చన్ట! = శరత్కాలపు చగన్లుని వంటివాడా!. 1 
దేవ! = ఓ ప్రభూ, ప్రపన్న+ = శరణుచొచ్చిన వారలకు, అమరానోకహః 
కల్పవృక్షము వంటివాడవైన, త్వమ్‌ = నీవు, పురా = పూర్వము, నారాయణాఖ్యేన 
నారాయణుడు అను పేరుగల, రూపేణ = రూపముతో, లోకమ్‌ = లోకమును, స్వగర్భే = 
నీ ఉదరమునందు, నిధాయ = ఉంచి, శ్రియః = లక్ష్మీదేవియొక్క బాహుయుగ్నాన్రరే = 
రెండు బాహువుల నడుమ ప్రదేశమందు, సంస్థితః సన్‌ = ఉన్నవాడవు అగుచూ, సిసృక్షుః 
= సృష్టిచేయ కోరిక గలవాడవైన, త్వమ్‌ = నీవు, ఆదౌ = మొట్టమొదట, విధాతారమ్‌ + = 
బ్రహ్మను, ఆసృజ్య = పుట్టించి, తత్సత్రయాగే = ఆ (బ్రహ్మదేవుని సత్రయాగమునందు, 
హయగ్రీవరూపమ్‌ = గుట్టిపుమెడగల రూపమును, సమాస్థాయ = పొంది, దైత్యాధమమ్‌ 
= దైత్యులలో నీచుడును, లోకశత్రుమ్‌ = లోకములకు శత్రువును అయిన, మధుమ్‌ = 
మధువును, కైటభాఖ్యం చ = కైటభుడు అనుపేరుగల వానిని కూడ, చక్రేణ = 
చక్రాయుధముతో, హత్వా = చంపి, పునః = మరల, లోకసంరక్షణార్థమ్‌ = లోకములను 
సంరక్షించుటకొరకు, రుషాద్యావతారైః = మత్స్యము మొదలుగా కల అవతారములతో, 
మహాదైత్యసంఘాన్‌ = గొప్ప గొప్ప రాక్షస సమూహములను, వినిర్మథ్య = మధించి 
(నిర్మూలించి), లోకాన్‌ = లోకములను, సదా = ఎల్లప్పుడు, పాసి = రక్షించుచున్నావు. భో 
దేవ! = ఓ దేవా!, యః = ఏ, మనుష్యోత్తమః = ఉత్తమ మనుష్యుడు, త్వామ్‌ = నిన్ను, 
దుగ్ధపాథోధి మధ్యస్థ = పాలసముద్రము యొక్క మధ్యలో ఉన్నటువంటి, సుశ్వేత- 
నామోల్లసద్ద్వీపమధ్య = శ్వేతద్వీపము అను పేరుతో విరాజిల్లుచున్నటువంటి ద్వీపము 
యొక్క మధ్యభాగమునందు, సుసంతానవృక్షావలీవేష్టితే = గొప్పవైన సంతావృక్షములతో 
ఆవరింపబడియున్న సన్మణిస్తమృయుక్తే = మంచిమణిమయమైన స్తంభములతోకూడియున్న, 
మహామండపే = ఒకగొప్ప మండపమునందు, తత్ర పంకేరుహే = అందులోని ఒక 
పద్మమునందు, కర్ణికాయామ్‌ = దాని కాడయందు, సుధాసూతివింబే = దానిలోపలగల 


8 శ్రీవాదిరాజతీర్ణవిరచితః 


చంద్రబింబమునందు, మహాయోగపీఠే = దానిలోగల గొప్పయోగపీఠము నందు, నిషణ్ణమ్‌ 
= ఆసీనుడైన వానినిగాను. 

నమత్‌ = నమస్మరించుచున్నటువంటి, దేవతా = దేవతలయొక్క మౌళి = 
శిరస్సులలోని, మందారమాలా = మందారపుష్పమాలలనుండి, స్రవత్‌ = కారుచున్న, 
మాకరంద ద్రవ = మకరంద[ద్రవముచేత, క్షాళితేన+ = కడుగబడిన, అంకుశ = అంకుశము, 
ఛత్ర = చత్రము, పారీన = మత్స్యము, వజ+ = వజ్రము, అంబుజాత+ = శంఖము, 
ఊర్థ్వరేఖా + = నిలువుగీత, అంకితేన+ = ఈ గుర్తులతో కూడిన, అం[ఘ్రియుగ్మేన 
రెండుపాదములతో, సంరాజితమ్‌ = వెలుగొందుచున్న వానినిగాను, శ్వేతకూర్మాభగుల్బమ్‌ 
= తెల్లని తాబేలుతో సమానమైన చీలమండలు కలిగిన వానినిగాను, లసత్‌ = 
ప్రకాశించుచున్న, జానుయుగ్మమ్‌ = రెండు మోకాళ్ళు కలవానిని గాను, దిశాదన్సి- 
శుండోపమోరుద్వయమ్‌ = దిగ్గజముల తొండములతో సమానమైన రెండు ఊరువులు 
కలవానినిగాను, దుగ్గసింధ్వన్తరీపోపమేన + = పాలసముద్రపు మధ్యలోగల ద్వీపముతో 
సమానమైన, అచ్చకౌశేయవస్తాభిరామేణ = స్వచ్చమైన పట్టువస్త్రముతో సుందరమైన, 
భాస్వన్నితమ్బేన యుక్తమ్‌ = మెరయుచున్న నితంబముతో కూడుకొనియున్న వానినిగాను, 
వియద్వాహినీ = గంగానదియొక్క వర్తులావర్త = గుండ్రని సుడిగుండమువలె, గంభీర = 
లోతైన, నాభీసరః+ = చెరువువంటి నాభియొక్క తీరసంజాత = ఒడ్డున పుట్టిన, 
రోమావళీమండితేన+ = రోమసముదాయముతో అలంకరింపబడిన, ఉదరేణ+ = 
ఉదరభాగముతో, అంచితమ్‌ = శోభిల్లువానినిగాను, శ్రీనివాసాయిత+ = లక్ష్మీదేవికి నివాస 
స్థలముగా మారిన, ఉరః స్థలమ్‌ = వక్షస్థలము కలవానిని గాను, శేషభోగాభహస్తైః 
చతుర్భిః = ఆదిశేషునియొక్క శరీరముతో సమానమైన నాలుగు చేతులతో, సదా = ఎల్లప్పుడు, 
శంఖ = శంఖము, ముక్తాక్షమాలా = ముత్యములతో చేయబడిన జపమాల, లసత్‌ పుస్తక 
= (ప్రకాశించు పుస్తకము, ఉద్బోధయుక్త+అరవిందాని = చిన్ముద్రతో కూడియున్న 
పద్మములను, సమ్యక్‌ = చక్కగా, దధానమ్‌ = ధరించియున్న వానిని గాను, రణత్‌ = 
రుంకారము చేయుచున్న, భృంగ = తుమ్మెదలతో, సంసక్త = కూడియున్న సంఫుల్ల = 
వికసించిన, మందారమాలావలీ = మందారపుష్పమాలల సముదాయములతో, లగ్న = 
కూడియున్న సత్మంఠశోభాభిరామమ్‌ = చక్కని కంఠముయొక్క శోభతో మనోహరమైన 
వానిని గాను, శశాంకాంశు-సంకాశ = చంద్రకిరణములతో సమానమైన, సత్‌కేసరవ్రాత 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 9 


= చక్కని కేసరముల సమూహము గల, కేశావలీ-మండితమ్‌ = కేశసమూహముతో 
అలంకరింపబడిన వానినిగాను, దంత-కాంతిచ్చటా = తెల్లని దంతకాంతి పుంజముతో, 
భాసిత+ = ప్రకాశింప జేయబడిన, ఆశావకాశమ్‌ = దిక్కులమూల ప్రదేశములు కలవానిని 
గాను, దలత్‌ పద్మపత్రాయతాక్షమ్‌ = వికసించిన పద్మపత్రము వలె పెద్దకన్నులు కలవానిని 
గాను, స్ఫురత్‌ = ప్రకాశించుచున్న, దక్షిణావర్తశంఖ-(ప్రతీకా శకర్ణమ్‌ = కుడివైపుకు 
తిరిగినటువంటి శంఖముతో సమానమైన చెవి కలిగిన వానిని గాను, లసన్మస్తకమ్‌ = 
విరాజిల్లుచున్న శిరస్సు కల వానినిగాను, దివ్య = దివ్యమైన, ముక్తామయ+ = ముత్యములతో 
నిండిన, ఉదార = పెద్దవి అయిన, కోటీర = కిరీటము, కేయూర = కేయూరములు 
(భుజకీర్తులు), హారావళీ = కంఠాభరణములు, మేఖల + = మొలత్రాడు, ఆద్య+ = మొదలైన, 
అఖిలైః = సమన్నములైన, భూవషణాః = అలంకారములతో, భూషితవ్‌ం = 
అలంకరింపబడినవానినిగాను, చందన+ = చందనముతో, ఆ చర్చిత+ = బాగుగ 
పూయబడిన, అశేష-గాత్రమ్‌ = సమస్త శరీరము కలవానిని గాను, సదా = ఎల్లప్పుడు, 
మూర్తిమత్‌ = ఆకారమును ధరించినటువంటి, వేద-శాస్త్ర+ఇతిహాసాది -విద్యావలీ - సేవితమ్‌ 
= వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు మొదలుగాకల విద్యల సముదాయముతో సేవింప 
బడుచున్న వానినిగాను, శ్రీసతీ = లక్ష్మీదేవియొక్క చంచల+ = చంచలములైన, అపాంగ 
= క్రీగంటి చూపులతో, నీరాజితమ్‌ = నీరాజనము ఇవ్వబడుచున్న వానినిగాను, 
బ్రహ్మరుద్రాదివంద్యమ్‌ = (బ్రహ్మ, రుద్రుడు మున్నగు దేవతలతో నమస్మరింపబడుచున్న 
వానిని గాను, మనఃపంకజే = తన మనస్సు అనెడి పద్మము నందు, చింతయన్‌ = 
ధ్యానించుచు, 83 

దేవ! = ఓ ప్రభూ!, బాహ్యే = బాహ్యప్రదేశమునందు, హరిత్‌ = పసుపు, గోమయ+ 
= ఆవు పేడ, (మొదలుగా కలిగిన పవిత్ర ద్రవ్యములతో), ఆలిప్తకే = అలకబడినటు 
వంటిదియును, రంగవల్లీ = రంగవల్లుల యొక్క సుశోభాంచితే = గొప్పశోభలతో 
కూడియున్నదియును అగు, స్థండిలే = నేలయందు, శ్వేత-కౌశేయ-వస్తావృతే = తెల్లని 
పట్టువస్తముతో ఆవరింపబడినదియును, మాలతీ-మల్లికాది-ప్రసూనావలీ-మండితే = 
మాలతి, ముల్లా వుుదలగు వుష్పములతో అలంకరింవ బడినదియును, 
చక్రపద్మాదిసన్మండలో పేతపీరే = చక్రము, పద్మము మొదలగు మంచి మండలములతో 
కూడినదియును అగు పీట యందు, యథా = ఎట్టెతే, యాజ్ఞికాః = పురోహితులు (యజ్ఞము 


10 శ్రీవాదిరాజతీర్ణవిరచితః 


చేయువారు), బాహ్యవహ్నా = బయట ఉన్నటువంటి అగ్నియందు, నిజాన్తఃస్థమ్‌ = తన 
లోపల ఉన్న అగ్నిమ్‌ = అగ్నిని, మ్రాక్షతైః = మంత్ర పూతమైన అక్షతలతో, సమాకృష్య 
= బాగుగ ఆకర్షించి, స్థాపయిత్వా+ = ఉంచి, అర్బయన్తి స్మ = పూజింతురో, తద్వత్‌ = 
అట్లే, బహిర్యోగమార్డేణ = బహిర్యోగమార్గ ముతో, హృత్పద్మమధ్యన్థ వు + = 
హృదయపుండరీకములో నున్న ఈశమ్‌ = పరమేశ్వరుని, స్వవింబే =తాను ఏర్పాటుచేసికొన్న 
పరమేశ్వర ప్రతిమయందు, ప్రతిష్టాహష్య = ప్రతిష్టించి, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, త్వదష్టాక్షరేణ+ 
జీ అష్టాక్షరీమంత్రముతో, ఉక్తమార్దేణ = చెప్పబడినమార్గముతో, సంపూజయన్‌ = 
పూజించుచూ, వర్తతే = ఉండునో, 4 
యద్వా = లేక, దేవ! = ఓ ప్రభూ!, సువర్ణాదిస చిల్లోహపాత్రేషు వా = బంగారు 
మొదలుగాకల మంచి లోహపాత్రలలో కాని, భూర్ణ్జ-పత్రేషు వా = భూర్ణ పత్రముల 
యందుగాని, పట్టవ స్రేష వా= పట్టవస్తములయందుగాని, వహ్షిపూర్చాణది గ్రాజదన్నారకేషు 
= కొన్ని గడుల యందు, త్వదీయమ్‌ =నీకు సంబంధించిన (నీ మం(తమునకు 
సంబంధించిన), ఏకవర్ణమ్‌ = ఒక్కొక్క గడియందు ఒక్కొక్క అక్షరము చొ॥న, క్రమాత్‌ = 
వరుసగ, లిఖీత్వా+ = వ్రాసి, అథ = ఆ తరువాత, పంచాక్షరమ్‌ = పంచాక్షరీమంత్రమును, 
గారుడం చ అష్టవర్ణమ్‌ = గరుత్మంతుని అష్టాక్షరీ మంత్రమును, స్వరానుష్టుభమ్‌ = 
స్వరానుష్టుభమును - 16 అచ్చులను, సమ్యక్‌+ = బాగుగ, ఆలిఖ్య = వ్రాసి, తద్వత్‌ = 
అట్లే, బహిర్చీజమార్దెషు+ = బహిర్చీజమార్గముల యందు, అసజణ్లాక్షరైః = అసంయుక్తములైన, 
కాదిసాన్తెః = క నుండి స వరకు గల అక్షరములతో, క్రమాత్‌ = వరుసగా, వేష్టయిత్వా = 
ఆ మంత్రాక్షరముల చుట్టును వ్రాసి, తతః+ = అటుపిమ్మట, వ్యోమ-యుగ్మమ్‌ = 
వ్యోమయుగ్మమును, ధరామండలే = భూవముండలమునందు, దిక్సతీనామ్‌ = 
దిక్సాలకులయొక్క, భీజాని చ = బీజాక్షరములను కూడ, సంలిఖ్య = వ్రాసి, త్వద్భింబవత్‌ 
= నీ ప్రతిమనువలె, గంధపుష్పోపహారాదిఖిర్‌ = గంధము, పుష్పములు, నైవేద్యములతో, 
భక్తిభావేన = భక్తి భావముతో, సంపూజ్య = పూజించి, సన్మంత్రసిద్గో భవేత్‌ = నీ మన్ర 
సిద్దుడైనచో, తస్య = అతనియొక్క వక్త = ముఖమునందు, శారదా = సరస్వతీదేవి, స్థిరా 
= స్థిరమైనదిగా ఉండును. తస్య = అతనియొక్క గేహే = గృహమునందు, శ్రీః = లక్ష్మీదేవి, 
ధ్రువా = నిశ్చలముగా ఉండును. నృపాలాదయః = రాజులు, చక్రవర్తులు మున్నగువారు, 
స్వయమ్‌ = స్వయముగా, తస్య = అతనికి, దాసాః = సేవచేసెదరు. తస్య = అతనికి, 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 11 


శాశ్వతీ = శాశ్వతమైన, భక్తిర్‌ = భక్తి, భవేత్‌ = కలుగును. తస్య = అతనికి, అశ్రుతప్రజ్ఞయా 
= కని, విని ఎజుగని ప్రజ్ఞతో, విద్యాః = విద్యలు, స్ఫురన్తి = భాసిల్లును. తస్య = అతనికి, 
పుత్రాదివృద్ధిర్‌ = సంతానవృద్ధి, భవేత్‌ = కలుగును. తస్య = అతనికి, అఖిలాః = 
సమస్తములైన, వాళ్ళూః = కోరికలు, లభన్తే = పొందబడును. ర్‌ 
యద్వా = లేక, మనోః = హయగ్రీవ మనమును, జంజపూకః = బాగుగ 
జపము చేసినవాడు, (భ్రువోః అన్తరే = రెండు కనుబొమల నడుమ ప్రదేశమునందు, 
సమస్తాగమాన్‌+ఉద్దిరన్తమ్‌ = సమస్త వేదములను ఉపదేశించు చున్నట్లుగా నున్న త్వామ్‌ 
= నిన్ను సమాచిన్య = ధ్యానించి, తత్రైవ = అక్కడే, దీర్జాన్వితమ్‌ = దీర్ధముతో కూడియున్న, 
బిందుయుక్తమ్‌ = బిందువు (అనుస్వారము)తో కూడియున్న, చతుర్చోష్మరూపమ్‌ = 
హకారరూపమైన, సాన్వితమ్‌ = సకారముతో కూడియున్న, మనుమ్‌ = మంత్రమును 
(హామ్‌), సమ్యక్‌ = బాగుగ, ఉచ్చార్య = పలికి, సాయం ముఖే = సాయంకాలం 
ప్రారంభసమయమందు, ముక్తనామాసనే = ముక్తము అనుపేరు కలిగిన ఆసనమునందు, 
సన్నివేశ్య+ = కూర్చొని, అనిలమ్‌ చ = గాలిని, ఇలయా = ఇలానాడితో, పూరయన్‌ = 
పూరించుచూ, కేవలే = కేవలము, కుంభకే = కుంభకమునందు, సంస్థితః సన్‌ = ఉన్నవాడు 
అగుచూ, తత = విస్తారముచేసి, ఊర్జ్వకృతేన = పైకి నిలుపబడిన, స్వజిహ్వాగ్రభాగేన = 
తననాలుక చివరి భాగముతో, రంధ్రమ్‌ = కంఠరం(ధ్రమును, నిరుధ్య+ = మూసివేసి, 
ఉద్గతమ్‌ = అక్కడ ఆవిర్భవించుచున్న, సోమనీరమ్‌ = సోమనీరమును (అమృతమును), 
ప్రత్యహమ్‌ = ప్రతిరోజూ, పిబేత్‌ = త్రాగునో, తస్య = అతనికి, గీర్వాణవాణీ = సంస్కృతభాష, 
వశా = స్వాధీనమగును, తస్య = అతనికి, పాతంజలమ్‌ = పతంజలి ప్రోక్తమైన 
వ్యాకరణశాస్త్రము, జలమ్‌ = మంచినీటి ప్రాయము, స్యాత్‌ = అగును. తస్య = అతనికి, 
భాట్టమ్‌ = పూర్వమీమాంసాశాస్త్రము, ఘరట్టోత్టపిష్టోపమమ్‌ = తిరుగలి నుండి వచ్చిన 
పిండితో సమానమైనది. తస్య = అతనికి, తర్శస్తు = తర్మశాస్త్రమున్ను, పాణిస్థ-కర్మన్లుకా 
= అరచేతిలో నున్న ఉసిరిక కాయతో సమానమైనది, తస్య = అతనికి, వైయాసకీ గీః = 
వ్యాసప్రోక్తమైన వేదాంతశాస్త్రము, మరున్నోచికా = ఉఫ్‌ అను క్రియతో సమానము. 
సైషః (స+ఏషః) = అతడు, వాదేషు = శాస్త్రారాదములయందు, పంచాననః = సింహము 
వంటివాడు, అగును. దేవ! = ఓ ప్రభూ!, యో వా = ఎవరైతే, బ్రాహ్మికా పాచితమ్‌ = 
సరస్వతీ ఆకుతో వండబడిన, ఘృతం వా = ఘృతమున్ను, త్వదీయేన మన్రేణ కుస్తీ 


12 శ్రీవాదిరాజతీర్ణవిరచితః 


మంత్రముతో, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, పిబేత్‌ = త్రాగునో, అథవా = లేక, కంగులీబీజజాలాని 
= కొర్ర బియ్యపు గింజలను, వాచా +అభీమన్య్య =నీ మంత్రవాక్కులతో మంత్రించి, 
త్వదీయేన మనైైణ = నీ మంత్రముతో, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, ఖాదయేత్‌ = తినునో 
(తినిపించునో), తస్య = అతని యొక్క వరకే = ముఖమునందు, సుధాసమ్మితమ్‌ = 
అమృతముతో సమానమైన, కవిత్వమ్‌ = కవిత్వము, సంభవేత్‌ = సంభవించును. తస్య = 
అతనియొక్క బుద్ధిః = బుద్ది, బహుగ్రన్ధసంధారిణీ = అనేక (గ్రంథములను గుర్తు ఉంచుకొను 
సామర్ధ్యము కలదిగా, స్యాత్‌ = అగును. 6 
ప్రభో! = ఓ ప్రభూ!, దేవ! = ఓ స్వామీ!, యత్‌ తే = ఏ నీయొక్క, 
పదామ్ఫోజశౌచోదకమ్‌ = నీ కాళ్లు కడిగిన ఉదకము, శూలపాణేః = పరమేశ్వరునకు, 
శిరోభూషణమ్‌ = తలపై పెట్టుకొను అలంకారమో!, యస్య = ఎవరియొక్క నాభ్యుద్భవః 
= బొద్దునుండి పుట్టినవాడు (బ్రహ్మ, లోకనిర్మాణకృత్‌ = లోకములను సృష్టించు, పద్మభూః 
= బ్రహ్మదేవుడో!, యస్య = ఎవరియొక్క పౌత్రః = మనుమడు అగు, హరః = రుద్రుడు, 
సర్వసంహారకృత్‌ = సమస్తలోకములను సంహరించువాడో!, సమస్తాగమాః = సమస్తములైన 
వేదములు, యస్య = ఎవనియొక్క నిశ్వాసరూపాః = నిశ్వాస స్వరూపములో!, యస్య = 
ఎవరియొక్క పత్నీ = భార్యయైన లక్ష్మీదేవి యొక్క కటాక్షస్య లేశ = స్వల్పమైన దయ, 
విధీశేనముఖ్యామరస్థానదః = బ్రహ్మ ఈశ్వరుడు, ఇన్లుడు మున్నగు ముఖ్యమైన దేవతా 
పదవులను ఇచ్చునటువంటిదియో!, యస్య = ఎవరియొక్క, తల్పమ్‌ = శయ్య, 
సశైలాటవీసింధువిశ్వమృరాధారకః = పర్వతములు, అడవులు సముద్రములతో కూడిన 
భూగోళమును మోయునటువంటి, శేషభోగీశ్వరః = సర్పరాజు అయిన ఆదిశేషుడో!, యస్య 
= ఎవరియొక్క వాహోత్తమః = వాహన శ్రేష్టము, సర్వవేదాభిమానీ = సమస్తవేదములు 
స్వరూపముగా కల, ఖగాధీశ్వరః = పక్షిరాజైన గరుత్మంతుడో!, యస్య = ఎవరియొక్క 
వక్రాగ్నిమధ్యే = నోటిలోనుండి బయటికి వచ్చు అగ్నిలో, సురారాతిసంభఘాః = 
రాక్షససమూహములు, పతంగాః = పక్షలుగా (మిడతలుగా), బభూవుః = అయినవో!, 
యస్య = ఎవరియొక్క దివ్యాహ్వయః = దివ్యమైన పేరు, స్వయమ్‌ = స్వయముగానే, 
భక్తిభాజామ్‌ = భక్తికలిగిన, నృణామ్‌ = మనుష్యులకు, తీర్థకోట్యుత్ణ-పుణ్యాధికః = కోట్లకొలది - 
తీర్థములనుండి వచ్చు పుణ్యముకంటే అధికమైన పుణ్యమును ఇచ్చునటువంటిదియో!, 
యస్య = ఎవరియొక్క విజ్ఞానభక్యాఖ్య = విజ్ఞానము, భక్తి అనెడి, సత్‌ ద్రవ్యసంపాదకానామ్‌ 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 13 


= మంచి ధనమును సంపాదించువారలకు, అక్షయ+ ఆనందభోగః= తరగని 
ఆనందానుభవము, భవేత్‌ = కలుగునో. 7 
ప్రభో! = ప్రభూ!, దేవ! = స్వామీ!, తం త్వామ్‌ = అటువంటి నిన్ను అహమ్‌ = 
నేను, సచ్చిదానందమూర్తిమ్‌ = సత్‌, చిత్‌, ఆనందములే స్వరూపములగా కల వానిని, 
జగత్‌ = లోకములయొక్క జన్మ = పుట్టుకకు, సంరక్షణ = సంరక్షణకు, జ్ఞాన = జ్ఞానమునకు, 
సంహార = సంహారమునకు, బంధాది = బంధము మొదలగు వానికి, హేతుమ్‌ = 
కారణభూతుడైన వానిని, నిరస్తాధికమ్‌ = సర్వాధికుని, నిస్సమమ్‌ = సాటిలేనివానిని, 
సద్దుణాంభోనిధిమ్‌ = సద్దుణములకు సముద్రము వంటి వానిని, నిత్యముక్తమ్‌ = ఎల్లప్పుడు 
ముక్తుడైన వానిని, నిజానన్షతృప్తమ్‌ = ఆత్మానందముతోనే తృప్తి చెందిన వానిని, విభుమ్‌ 
= సర్వవ్యాపకుని, నిర్గతాశేషదోషమ్‌ = ఎట్టి దోషములు లేనివానిని, నిరీశమ్‌ = తనకు 
మరొక ఈశ్వరుడు లేనివానిని, స్వరోమావళీకూప = తన రోమ సముదాయముల 
కూప్రమునందు, సంస్థ+ = ఉన్నటువంటి, అబ్బాతగర్భాండకోటివ్రజమ్‌ = కోట్లకొలది 
బ్రహ్మాండ సమూహములు కలవానిని, ముక్త = ముక్తులైన, వాగీశ = బృహస్పతి, భోగీశ = 
ఆదిశేషుడు, పక్షీశ = గరుత్మంతుడు, దేవేశ = ఇంద్రుడు, కందర్ప = మన్మథుడు, సూర్య+ 
= సూర్యుడు, ఆది = మొదలుగా కల, ముఖ్యామరైః = దేవతాప్రముఖులతో, సేవితమ్‌ = 
సేవించబడిన వానిని, శ్రీకరాంభోజ = లక్ష్మీదేవియొక్క పద్మమువంటి చేతులలోని, రత్నోర్మికా 
= రత్నమయమైన ఉంగరములయొక్క, దీధితిస్తోమ = కాంతి సముదాయముచేత, శోణీకృత+ 
= ఎల్జినివిగా చేయబడిన, అంఘ్రిదయమ్‌ = రెండు పాదములు కలవానిని, భక్తలోక+ = 
భక్తజనుల చేత, ఆర్జిత+ = సంపాదించబడిన, అనేకజన్మాఘశుష్మాటవీ = అనేకజన్మల 
పాపములు అనెడి ఎండిన అడవికి, పావకమ్‌ = అగ్నిహోత్రుని వంటి వానిని, సర్వవేదైక- 
వేద్యమ్‌ = సమస్త వేదములే తెలుసుకోదగిన వానిని, సర్వదేవైక వంద్యమ్‌ = సమస్తదేవతల- 
చేత నమస్మరించబడువానిని, మహాయోగిహృన్మంటపమ్‌ = గొప్ప యోగులయొక్క 
హృదయమే నివాసస్థలముగా కలవానిని, సంతతానంత-భోగాసనమ్‌ = ఎల్లప్పుడు అనంత 
భోగములకు ఆశ్రయమైన వానిని, దేవదేవమ్‌ = దేవతలకే దేవుడైన వానిని, ప్రణమ్య = 
నమస్కరించి, ప్రభో = ఓ ప్రభూ!, ప్రార్థయే = నేను ప్రార్థించుచున్నాను. 8 
సాధునిందా+ = సాధువులను నిందించుట, ఆత్మశంసా+ = ఆత్మస్తుతి చేసికొనుట, 
అ(శ్రుతగ్రంథవెతృత్వ = వినని గ్రంథములను సైతము తెలిసిన వానినిగ నటించుట, 


14 శ్రీవాదిరాజతీర్ణవిరచితః 


దుశ్శాస్త్రవేతృత్వ = చెడు శాస్త్రములను తెలిసికొనుట, దుష్టాన్న-భోకృత్వ = అపరి శుద్ధమైన 
అన్నమును తినుట, దుష్టాత్మ-సేవా+ = దుర్మార్గులను సేవించుట, ఆది+ = మొదలుగాకల, 
అనన్లాపరాధాలయమ్‌ = అనంతములైన అపరాధములకు నిలయమైన వానిని, 
నిత్యకర్మానుష్టానదూరమ్‌ = సంధ్యావందనము మొదలుగాకల నిత్యకర్మానుష్టానమునకు 
దూరమైన వాడను, దురాచారిణమ్‌ = చెడుప్రవర్తన కలిగినవాడను, జ్ఞానహీనమ్‌ = జ్ఞానము 
లేనివాడను, సదా = ఎల్లప్పుడు, క్రోధలోభాద్యమిత్రాన్వితమ్‌ = క్రోధము, లోభము మొదలగు 
అంతశ్ళత్రువులతో కూడిన వాడను, స్వోత్తమాచార్యసేవాన భిజ్ఞమ్‌ = నాకంటే ఉత్తములైన 
ఆచార్యులను సేవించుట ఎజుగని వాడను, కృతఘ్నమ్‌ = చేసిన మేలు మరచువాడను, 
నృశంసమ్‌ = దుర్మార్గుడను, మహాఘౌఘసింధౌ = మహాపాపసముద్రమునందు, నిమగ్నమ్‌ 
= మునిగిపోయినవాడను అగు నన్ను కృపాంభోనిధే! = దయాసముద్రుడవైన ఓ హయగ్రీవా!, 
పాహి = రక్షింపుము, (ప్రభో! = స్వామీ, తే=నీ యొక్క పదాంభోజయుగ్నే = రెండు 
పాదపద్మములయందు, నిశ్చంచలామ్‌ = నిశ్చలమైన, భక్తిం చ = భక్తిని కూడ, దేహి = 
ఇమ్ము, ఆశు = శీఘ్రముగా, సుజ్ఞానవంతమ్‌ = మంచి జ్ఞానము కలిగిన వానినిగా, 
కురుష్వ = చేయుము. 9 
మనోజ్ఞమ్‌ = మనోహరమైనదియు, లసత్‌ పుండరీకాయతాక్షమ్‌ = వికసించిన 
పద్మమువలె పొడవైన కన్నులు కలదియును, ప్రసన్నాననమ్‌ = ప్రసన్నమైన ముఖము 
కలదియును, చారు-మందస్మితమ్‌ = అందమైన చిజునవ్వు కలదియును, శోభనాంగమ్‌ 
= మంచి అవయవములు కలదియును, శశాంకప్రభమ్‌ = చంద్రకాంతి కలదియును, 
దివ్య = దివ్యములైన, సద్దంధ = మంచిగంధము, భూషా+ = అలంకారములు, అంబర+ 
= వస్త్రములు చేత, అలంకృతమ్‌ = అలంకరింప బడినదియును, శ్రీసఖమ్‌ = లక్ష్మీదేవితో 
కూడినదియును అగు, తే = నీయొక్క యత్‌ = ఏ, సచ్చిదానంద రూపమ్‌ = సత్‌, చిత్‌, 
ఆనందము స్వరూపముగా కల ఏ రూపము కలదో, ఆ రూపమును, అనంతశక్తే! = 
అనన్తమైన శక్తిగల ఓ హయగ్రీవా!, అస్మన్మనఃపంకజాతే = నా మనస్సు అనెడి పద్మమునందు, 
సదా = ఎల్లప్పుడు, స్థిరమ్‌ = నిశ్చలముగా, స్థాపయ = ఉంచుము. 10 
వాజివకక్ర! = గుట్ట్రము ముఖం కలిగినవాడా, ప్రభో! = స్వామీ!, జయ = వర్ధిల్లుము, 
సింధుకన్యాపతే! = సముద్రము యొక్క కూతురు అయిన లక్ష్మీదేవికి పతి అయిన వాడా!, 
జయ = వర్ధిల్లుము, దేవచూడామణే! = దేవతలకు శిరోమణి వంటివాడా!, జయ = 


శ్రీ హయగ్రీవ దణ్ణకః 15 


వర్థిల్లుము. అనన్తమూర్తే = లెక్కలేని ఆకారములు కలవాడా!, జయ = వ 
ఆనందసింధో! = ఆనందమునకు సముద్రము వంటివాడా!, జయ = వరి 
అగాధబోధప్రభో! = అంతులేని జ్ఞానమునకు ప్రభువైనవాడా!, జయ = వర్ధిల్లు 
శ్రీరమానాథ! = శ్రీరమానాథా!, లోకైకనాథ! = లోకముల కన్నింటికి దిక్కు అయినవాడా!, 
అప్రమేయ! = అప్రమేయ!, అచ్యుత! = అచ్యుతా!, అనన్త! = అననా!, గోవింద! = 
గోవిందా!, తుభ్యమ్‌ = నీకు, నమః = నమస్మారము, తే = నీకు, నమః = నమస్మారము, 
తే = నీకు నమః = నమస్మారము, తే = నీకు, నమః = నమస్మారము, పాహి = 
రక్షింపుము, మామ్‌ = నన్ను పాహి = రక్షింపుము. 11 


శానా కడా 


16 


శ్రీవాదిరాజతీర్లవిరచితః 
థే 


ఓం నమో భగవతే హయగ్రీవాయ విష్ణవే మహ్యం మేధాం ప్రజ్ఞాం 
ప్రయచ్చ స్వాహా ఓం 


